Registered No. HSE - 49 / 2016 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ 


CS 


SITET 


ANDHRA 
PRADESH 


प्रदेश 


RIGHT TO 


HO 


INFORMATION 


సత్యమేవ 

జయతే 


ec 


ఆంధ్రప్రదేశ్ 


రాజ 


పత్రము 


THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No.29 


AMARAVATI, FRIDAY , JULY 17 , 2020 


G.141 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


--X- 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc., 


COMMISSIONER , 
SURVEY SETTELEMENTS AND LAND RECORDS 

A.P., VIJAYAWADA . 


REV05-19021/47 / 2020 - ISEC -CSL . 


Dt: 17-07-2020. 


DRAFT NOTIFICATION U / s 5 OF THE S & B ACT, 1923 . 


Ref : Rc.No.A1/ 286 / 2020 , Dated : 16-07-2020 of AD , S & LRs, Guntur. 


SURVEY NOTIFICATION 


NOTIFICATION UNDER SECTION 5 OF THE A.P. SURVEY & BOUNDARY 
ACT , 1923 , IN RESPECT OF LAND (SEA ACCRETED ) IN BAY OF BENGAL 
ADJECENT TO DINDI VILLAGE , NIZAMPATNAM MANDAL , 

GUNTUR DISTRICT 


In exercise of the powers conformed under the rules made under 
section 26 of clause 2 ( C ) of the A.P. Survey and Boundary Act, 1923 ( Act 
VIII of 1923 ) read with sections 3 and 8 of the Andhra Pradesh Board of 
Revenue (Replacement by Commissioners ) Act, 1977 and proceedings of 
CCLA in Rc.No.1-1/ 1151/ 99 dt 24-02-1999 the Commissioner of Survey , 
Settlements and Land Records, A.P., Vijayawada directs the survey of the 
area shown in the scheduled in Bay of Bengal ( sea Accreted ) at the 
southern boundary of Dindi Village , Nizampatnam Mandal, Guntur District 
for execution of Aquaculture project in the public interest . 


[ 1 ] 


2 


ANDHRA PRADESH GAZETTE , July 17 , 2020 


SCHEDULE 


SI.No 


Village 


Location 


Area 


Boundaries 


1 


2 


3 


4 


5 


Dindi 


1 


Unsurveyed 

( Bay of 
Bengal) 


North : Bay of Bengal 
A. 280.00 cts . | South : Bay of Bengal 

East : Bay of Bengal 
West : Bay of Bengal 


SIDDHARTH JAIN , 

Commissioner , 
Survey Settelements and Land Records , 

A.P., Vijayawada . 


Date : 17-7-2020 . 


నోటిఫికేషన్ 


1923 సర్వే సరిహద్దుల చట్టపు 5వ విభాగము క్రింద ప్రకటన 
గుంటూరుజిల్లా, నిజాంపట్నం మండలము, దిండి గ్రామమునకు ఆనుకొని ఉన్న ( Sea accreted ) 

సముద్రపు పెరకని భూమిని సర్వే చేయుటకు ఆదేశాలు . 
ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులు చట్టము 1923 లోని 26 వ విభాగపు 2(సి ) ఖండము క్రింద 
చేయబడిన నియమావళి క్రింద 1977 ఆంధ్ర ప్రదేశ్ రెవిన్యూ బోర్డు (స్థానే కమీషనర్ల నియామకము ) 
చట్టము 3వ మరియు 8 వ విభాగము మరియు ప్రధాన భూ పరిపాలన కమిషనర్ ఉత్తర్వులు ఆర్.సి.నెం. 
1-1/ 1151 / 99, తేది 24-02-1999 ద్వారా ఇవ్వబడిన అధికారములను పురస్కరించుకొని , సర్వే, సెటిల్ 

మెంట్స్ మరియు భూమి రికార్డుల సంచాలకుల వారు సదరు చట్టపు 5వ విభాగము క్రింద గుంటూరు 
జిల్లాలో , నిజాంపట్నం మండలము , దిండి గ్రామము యొక్క దక్షిణ సరిహద్దులో బంగాళాఖాతంలో ఉన్న 
భూమి ( sea accreted) సముద్రపు పెరకని ప్రజా ప్రయోజనముల నిమిత్తం అనగా అక్వా ప్రాజెక్టు నిర్మాణం 
కొరకు సర్వే చేసి కొత్త సర్వే నెంబర్లు ఏర్పాటు చేయుటకు సర్వే చేయవలసినదిగా ఆదేశించడమైనది . 


ANDHRA PRADESH GAZETTE, July 17, 2020 


3 


షెడ్యూల్ 


వ.నెం. 


గ్రామము 


ప్రాంతము 


విస్తీర్ణం . 


సరిహద్దు 
ఉత్తరం : బంగాళాఖాతం 


దక్షిణం: బంగాళాఖాతం 


1 


దిండి గ్రామం 


Unsurveyed 


ఎకరాలు. 280.00 సెంట్లు 


తూర్పు : బంగాళాఖాతం 


( బంగాళాఖాతం ) 


పడమర: బంగాళాఖాతం 


సిద్ధార్థ జైన్ , 

కమీషనరు , 
సర్వే సెటిల్మెంట్స్ మరియు భూమి రికార్డులు , 

విజయవాడ , ఆంధ్రప్రదేశ్ .. 


తేది : 17-7-2020 . 


--- X --- 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 

Government Regional Press, Vijayawada , www.apegazette.cgg.gov.in 


